Kiron Type Institute 


https://kirontypeinstitute985233150.wordpress.com/ 


Kiron Type Institute 


శ్ర లక్షి స్తోక్రమ్‌ - భావార్థముతో. 


1 శ్రీ అగస్త్య కృత ॥ 


01. జయ పదృపలాశాక్షి జయ త్వం శ్రీపతి పియే। 
జయ మాతర్మహాలక్షి సంనారార్గవతారిణి॥। 
పద్మముల రేకులవంటి నెత్రములతో, శ్రీ మహా విష్ణువునకు ప్రియమైన 


దేవేరిగా, సంసార సాగరమును దాటించే శ్రీ మహాలక్ష్మి దేవిని జయకారముతో 
స్తుతించు చున్నాను. 


02. మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురెశ్వరి। 
హరిప్రియ నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే।। 


దేవతల కందరికి అధిదేవతగా, శ్రీహరికి ఇష్టురాలివిగా, దయా 
సముద్రురాలైన శ్రీ మహాలక్ష్మీ దేవిని శరణు వేడుతున్నాను. 
0౩. పద్మాలయ నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే। 
సర్వభూతహితారాయ వసువృష్టిం సదా కురు॥ 
పద్మమును నివాస స్థానముగా కలిగి, సకల ఐశ్వర్య ప్రదాతగా, సకల 
జీవుల మేలు కోసం సువర్ణ వర్షమును కురిపించవలసినదిగా, శ్రీ మహాలక్ష్మీ 
దేవిని ప్రార్థిస్తున్నాను. 
04. జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే! 
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమో౭ స్తుతే॥ 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


ఎ(టఆారిం Wow నో 


5 ఈ జగత్తును సృష్టించిన మాతను, దయను మించిన దానవై, తానే దయకు 
| పతిరూపమై, మూడు లోకములను ఏలే మహాలక్ష్మీ దేవిని శరణు కోరుతున్నాను. 
'|05. నమః క్షీరార్ణవసుతే నమ'స్తైలోక్యధారిణి 

వసువృష్టె నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్‌॥ 


క్షీర సాగరమునుండి ఉద్భవించి, ముజ్జగములను పాలిస్తూ, ఐశ్వర్యాన్ని 
(పసాదించే మహాలక్షివి, a రక్షణ కోరి వచ్చిన నన్ను రక్షించవలసినదిగా 


06. రక్ష త్వం దేవదేవేశి దేవదెవస్య వల్లభి! 
దరిద్రాత్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోపరి॥। 


శ్రీ మహా విష్ణువుకు ప్రియమైన దేవేరిగా, దారిద్య బాధల నుండి నన్ను 
తప్పించి, నాపై కృప చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. 


07. నమస్తైలోక్యజనని నమ(స్రెలోక్యపావని। 
బహ్మాదయో నమన్తే త్వాం జగదానందదాయిని॥ 
మూడు లోకములకు తల్లివిగా, మూడు జగములను పావనము 


చేయుదానివిగా, సకల జగములకు ఆనంద దాయినియైన శ్రీ మహాలక్ష్మీ దేవిని 
శరణు కోరుతున్నాను. 


08. విష్ణుపియె నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దితే। 
ఆర్తహం|తి నమస్తుభ్యం సమృద్ధిం కురు మె సదా॥ 
శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టురాలవై, ఈ విశ్వమును సృష్టించి, ఆర్తుల 
బాధలను తొలగించే శ్రీ మహాలక్ష్మీ దేవిని నాకు ఐశ్వర్యమును ప్రనాదించ 
వలనినదిగా ముమ్మారు ప్రార్థిస్తున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute 3 


'|09. అబ్బవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః 
.! చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః॥ 


పద్మములో స్థితురాలై, చపల స్వరూపమును కలిగి, ఒక చోట స్థిరముగా 
నిలువక, లలితా స్వరూపిణి ఐన శ్రీ మహాలక్ష్మీ దేవికి నమస్కరిస్తున్నాను. 


10. నమః ప్రద్యుమ్నజనని మాతుస్తుభ్యం నమో నమః। 
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్‌॥ 


ప్రద్యుమ్నునికి జననిగా, జగన్మాతగా వెలసిన శ్రీ మహాలక్ష్మీ దేవిని నన్ను 
పరిపాలించి, కరుణించమని |పార్థిస్తున్నాను. 


11. శరణ్య త్వాం పపన్నో౭_ స్మి కమలే కమలాలయే 
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణి॥ 


పద్మములో కొలువై ఉన్న ఓ కమలాదేవీ, నీ ఆశయమె కదా జనులకు 
కావలసినది, నీ పాదములను శరణుజొచ్చిన నన్ను కరుణించి కాపాడవలసినదిగా 
వార్జిస్తున్నాను. 
12. పాండిత్యం శోభతే నైవ న శోభంతి గుణా నరే!। 
శ్రీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి త్వయా వినా॥ 
ఓ మహాలక్ష్మీ, నీ దయ లేకుండా - పాండిత్యం శోభించదు, గుణములు 
శోభించవు, శీల సంపద శోభించదు. 
18. తావద్విరాజతే రూపం తాపట్సిలం విరాజతే! 
తావద్దుణా నరాణాం చ యావల్లక్ష్మిః ప్రసిదతి॥ 


లక్ష్మీ శ్ర ప్రసన్న అయితేనే ఆ చోటనే రూపము, సచ్చీలత, సద్దుణములు 
మానవులలో నిలచి ఉంటాయి. 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


| 14 లక్ష్మిత్వయాలంకృతమానవా యే 
./ _పాపైర్విముక్తా నృపలోకమాన్యాః। 

గుణెర్విహీనా గుణినో భవంతి 

దుళ్ళీలినః శీలవతాం వరిష్టః॥ 

ఓ మహాలక్ష్మీ, నీవు సృష్టించిన ఈ మానవులు, నీ దయ చేతనే, అన్ని 
వాపములనుండి విముక్తులై, రాజుల అనుగ్రహమును పొంది, గుణవిహీనులు 
గుణవంతులై, శీలరహితులైన వారు శీలవంతులై భాసిస్తారు. 

15. లక్ష్మిర్భ్ఫూషయతే రూపం లక్ష్మీర్ళూషయతే కులమ్‌! 
లక్ష్మిర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మి ర్విశిష్యతే। 
లక్ష్మిదేవి ప్రసన్నురాలైతే అందమైన రూపము, కులము, విద్య, మరియు 
సర్వస్వము ఆ తల్లి ప్రసాదిస్తుంది. 
16. లక్ష్మీ త్వద్దుణకిర్తనేన కమలా భూర్యాత్యలం జిహ్మతామ్‌। 
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయో వక్తుంచ నైవ క్షమాః॥ 
విష్ణు దేవుని నాభి కమలములో ఉద్భవించిన [బహ్మ దేవుడే, నీ గుణ 
గణములను కీర్తింపలేడు. రుద్రుడు, సూర్యచంద్రులు, ఇంద్రుడు సైతం నిన్ను 
వర్ణింపలెరు. ఆ 
17. అస్మాభిస్తవ రూపలక్షణ గుణాన్వక్తుం కథం శక్యతే 
మాతర్మాం పరివాహి విశ్వజనని కృత్వా మమేష్టం ధ్రువమ్‌॥ 
- దేవతలే నీ గుణములను వర్ణించలెకపోతే, నీ రూపము, గుర్తులు, 


లక్షణములు వర్ణించడం నాకు సాధ్యమా తల్లీ! ఈ జగత్తును పరిపాలించే 
మహాలక్ష్మీ, నా కోరికలను తీర్చి కరుణించు. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


1 దీనార్తిఖీతం భవతాప పీడితం 
'! ధనైర్విహీనం తవ పార్వ మాగతమ్‌। 
కృపా నిధిత్వాన్మమ లక్ష్మి సత్వరం 
ధనప్రదానాద్ధన నాయకం కురు॥। 
దీనత్వముతో భీతిల్లి, పేదరికములో మగ్గుతూ, ధనములేక, న్యూనతా 
భావంతో కొట్టు మిట్టాడుతున్న నన్ను ఐశ్వర్యాన్ని ప్రనాదించి, కుబేర సమానునిగా 
చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను. 
19. మాం విలోక్య జనని హరిప్రియ 
సిర్దనం తవ సమీప మాగతమ్‌। 
దేహి మే ర్వుడితి లక్ష్మి కరాగ్రం 
వస్రకాంచన వరాన్న మద్భుతమ్‌॥ 
శ్రీ మహా విష్ణువుకు ప్రియమైన ఓ లక్ష్మీదేవి, నిర్ధనుడనై నీ శరణు జొచ్చిన 
నాకు, శ్రీఘమే ల్లీ హస్తములోని - ధనము, ధాన్యము, ఇతర ఐశ్వర్యములు 
ప్రనాదించి కరుణించుము. 
20. త్వమెవ జననీ లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ। 
భాతా త్వం చ సఖా లక్ష్మి విద్యా లక్ష్మి త్వమేవ చ॥॥ 
ఓ మహాలక్ష్మీ దేవి, నీవే నాకు తల్లివి, తండ్రివి, సోదరివి, స్నేహితురాలవు, 
విద్యవు, అన్నియు నీవె. 
21. త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురెశ్వరి। 
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్యా త్రాహి వేగతః॥ 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


>< జే 
Sot ల అగుగ్గ లం్యులు 


5 దేవగణములకు మహా దేవివైన ఓ మహాలక్ష్మీ, సర్వ లోకాధీశ్వరీ, నన్ను కరుణించి, 
| రక్షించి, దారిద్య బాధలనుండి త్వరగా విముక్తుడిని చేయుము. 

22 నమస్తుభ్యం జగద్దాత్రి నమస్తుభ్యం నమో నమః 
ధర్మాధారే నమస్తుభ్యం నమః సంపత్తిదాయినీ॥ 

ఈ జగత్తును పాలించి పోషించే మహాలక్ష్మికి పదే పదే నమస్కారములు. 


ధర్మ స్వరూపిణియైన తల్లికి మరల మరల నమస్మారములు. ఐశ్వర్య ప్రదాయిని 
ఐన మాతకు నమస్మారములు సమర్పిస్తున్నాను. 


28. దారిద్యార్లవ మగ్యోల. హం నిమగ్నో౭ హం రసాతలే। 
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం ఠము దుతమ్‌॥ 
నేను దారిద్యము అనే సముద్రంలో లోతుగా మునిగి ఉన్నాను. నా హస్తాన్ని 


పట్టుకుని, మునిగిపోతున్న నన్ను ఉద్ధరించ వలసినదిగా జగన్మాత శ్రీ మహాలక్ష్మీ 
దేవిని ప్రార్థిస్తున్నాను. 


24. కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః। 
అన్యన్మె శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియ॥ 


ఓ మహా లక్ష్మి, ఇన్ని సార్లు నేను చేసిన ప్రార్ధననే చేసి, చెప్పిన విషయాలనే 
చెప్పి ఏమి పయోజం. ఒక్క మాటలో, నీవు తప్ప నాకు వేరు దిక్కు లేదు. శ్రీ 
మహా విష్ణువుకు ప్రియమైన ఓ తల్లీ ఇది నిజం, నిజం, నిజం. 


25. ఎత[చ్చుత్వా౭_ గస్తివాక్యం హృష్యమాణా హరిపియా। 
ఉవాచ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా॥ 


అగస్య మహర్షి పలికిన ఈ స్తోత్రం పలుకులకు శ్రీ మహాలక్ష్మీ దేవి చాలా 
సంతోషించింది. అత్యంత మధుర మైన స్వరముతో ఆమె అగస్త్యా నీ స్తుతికి 


చాలా సంతోషించాను. 


Kiron Type Institute క 


Kiron Type Institute 


తు లక్షీ ఉవాచ: 
26. యత్త్వ యోక్తమిదం స్తోత్రం యః పరఠిష్యతి మానవః; 
|] శృణోతి చ మహాభాగః తస్యాహం వశవర్తినీ॥ 
లక్షీ దేవి ఈ విధంగా పలికింది: 
అగస్వా, నీవు చేసిన ఈ స్లోత్రాన్ని ఎవరైతే భక్తి పూర్వకంగా నిత్యం పరిస్తారో, 

వారు అదృష్టవంతులవుతారు. నను వారి ఆరీనంలో ఉంటాను. 
27. నిత్యం పఠతి యో భక్తా త్వ లక్ష్మీస్తస్య నశ్యతి। 

బుణం చ నశ్యతే తీవం వియోగం నైవ పశ్యతి॥ 


భక్తితో ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించినవారికి దారిద్యము తొలగిపోతుంది. 
అతని బాధలు తొలగి పోతాయి. ఈ ప్రపంచంలో అతడు ఎప్పటికీ ఒంటరి 
కాదు. 


28. యః పఠెత్రాతరుత్ధాయ [శ్రద్దా భక్తి సమన్వితః। 
గ్భహె తస్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ॥ 
ప్రాతః కాలములో ఈ స్తోత్రమును భక్తితో పఠించిన వారి ఇంట శ్రీ 
మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణు సమేతంగా స్థిరంగా కొలువై ఉంటుంది. - 
29. సుఖ సౌభాగ్య సంపన్నో మనస్వీ బుద్ధిమాన్ఫవెత్‌! 
పుత్రవాన్‌ గుణవాన్‌ నెష్టో భోగభోకా చ మానవః॥ 


- అతడు సుఖము, శాంతి, భాగ్యములను పొందటమే గాక, జ్ఞానము, 
బుద్ది, పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది, అన్ని సుఖములను పొందుతాడు. 


30. ఇదం స్తోత్రం మహాపుణ్యం లక్ష్మ్యాగస్తి పకీర్తితమ్‌। 
విష్ణుపసాదజననం చతుర్వర్గ ఫలప్రదమః॥। 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


AXE 335 ౧59 
౨౮)6౦౦ Wo అగు ౧ WwW 


| అగస్త్యుడు ప్రకటించిన మహా మహి మాన్వితమైన ఈ లక్ష్మీ సోత్రము 
“| ధర్మ, అర్ధ, కామ, మోక్షములను ప్రసాదిస్తుంది. 

331 రాజద్వారే జయశ్రైవ శత్రోశై ఎవ పరాజయః॥। 
భూత[పెత పిశాచానాం వ్యాఘాణాం న భయం తథా॥ 


రాజ సభా మధ్యమున గౌరవము, శత్రు నిర్మూలనము, దుష్ట శక్తుల నుండి, 
[కూర జంతువుల నుండి రక్షణ కలిగిస్తుంది. 


32. న శస్తానలతో యాఘాద్భయం తస్య (పజాయతే। 
దుర్వ్చృత్తాంనాం చ పాపానాం బహుహాని కరం పరమ్‌॥ 


ఆయుధములు, అగ్ని నీరు మరియు ఇతర పాపములవలన కలిగే 
నాశనకరము, భీకరము అయిన మహా భయములు అతని దరిచేరవు. 


33. మందురాకరిశాలాసు గవాం గోషె సమాహితః। 
పరేత్తద్లోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్‌॥ 


ఈ స్తోత్రమును పఠించిన వారు నిలకడతో, తాము తెలిసి, తెలియక 
చేసిన భయంకర పాపములనుండి సైతం విముక్తులవుతారు. 


ఫలశుతి: 
34. సర్వ సాఖ్యకరం నృణా మాయురారోగ్యదం తథా! 
అగస్తిమునినా వోక్తం ప్రజానాం హితకామ్యయా॥ 
ఈ స్తోత పఠనము, గుణవంతులైన స్నేహితులను, అనారోగ్యము లేని 


సుదీర్హ జీవితమును ప్రసాదిస్తుందని, ప్రజల హితము కోరి, అగస్త్య ముని 
తెలియజేశారు. 


// ఇతి శ్రీ అగస్త్య విరచిత శ్రీ లక్ష్మి స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute ర 


Kiron Type Institute 


“rue! జు క 
+*/వ్‌!ఖ్‌! - 


TENE 
Nate 


